బడికి వెళ్లిన సింహం 


ఫిలిప్ 


ఒకప్పుడు ఒక అమ్మాయి ఉండేది . ఆ అమ్మాయికి బడికి వెళ్లటం 
ఏమాత్రం ఇష్టం లేదు . ఆమె ఎప్పుడూ బడికి ఆలస్యంగా బయలుదేరేది . 
దాంతో ఆమె వేగంగా వెళ్లాల్సి వచ్చేది . అయినా అంత వేగంగా వెళ్లేది 


కాదు . 


ఒకరోజు ఎప్పటిలాగా ఆమె హడావిడిగా బడికి వెళుతోంది . ఒక మలుపు 
తిరిగేసరికిదారికి అడ్డంగా ఆమెకు ఒక సింహం కనపడింది . అది ఆమె 
కోసమేకాచుకుని ఉంది . తన పసుపు పచ్చని కళ్లతో అది ఆ 
అమ్మాయిని చూసింది . అది గర్జించటంతో కోరల్లాంటి దాని పళ్లను ఆ 
అమ్మాయి చూసింది . 
“ నిన్ను తినేస్తాను,” అంటూ సింహంగర్జించింది . 
“ అయ్యో!" అంటూ ఆ అమ్మాయి ఏడవసాగింది . 


5 


“ఆగు!” అంది సింహం. “ నా మాట ఇంకా పూర్తి చెయ్యలేదు . నీతో పాటు నన్ను 
బడికి తీసుకుని వెళ్లకపోతే నిన్ను తినేస్తాను . " 
“ అయ్యో!” అంది ఆ అమ్మాయి . “ పెంపుడుజంతువులను బడికి తీసుకుని 
రాకూడదని మా టీచరు చెప్పారు . అందుకే నిన్ను బడికి తీసుకుని వెళ్లలేను . " 
“ నేను పెంపుడుజంతువుని కాదు,” అంటూ సింహం మళ్లీగర్జించింది .కోపంతో 
దానితోక అటూ , ఇటూ ఊగటం ఆ అమ్మాయి చూసింది . 
“ నీ స్నేహితుడిని నీతో పాటు బడికి తీసుకువచ్చావని మీ టీచరుకి చెప్పవచ్చు ," 
అంది సింహం , “ ఇక వెళదామా ? " 
చిన్న అమ్మాయి ఏడుపు ఆపేసింది . " సరే , నిన్ను బడికి తీసుకుని వెళతాను . 
కానీరెండు షరతులు . మొదటిది , బడిలో నువ్వు ఎవ్వరినీతినకూడదు . 

దానిని 
ఎంతమాత్రం అనుమతించరు ," అని చెప్పింది . 


“ నేను గుర్తు పెట్టవచ్చా ?" సింహం అడిగింది . 
“ గుర్రు పెట్టవచ్చు ," అంది చిన్న అమ్మాయి . 
" నేనుగర్జించవచ్చా ? " 
“గర్జించి తీరాలా ?" అమ్మాయి అడిగింది . 
“ అవును ," అంది సింహం. 
“ అయితేగర్జించవచ్చు అనుకుంటా ,” అంది చిన్న అమ్మాయి . 
“ రెండవ షరతు ఏమిటి ?" సింహం అడిగింది . 
“ నన్ను నీ వీపు మీద కూర్చోపెట్టుకుని బడికి తీసుకుని వెళ్లాలి . ” 
“ సరే ,” అంది సింహం . 
సింహం కూర్చోగానేచిన్న అమ్మాయిదాని వీపు మీదకి ఎక్కింది . ఆ 
తరవాత ఇద్దరూ బడికి వెళ్లారు .సింహం పైన సవారీ చేసిన చిన్న అమ్మాయి 
ఆమెఒక్కతే అయి ఉంటుంది . 


వీపు మీద చిన్న అమ్మాయితో బడి వైపుకి సింహం పరుగు 
తీసింది . అయినప్పటికీ వాళ్లు వెళ్లేసరికి ఆలస్యం 
అయిపోయింది .సింహం , చిన్న అమ్మాయి తరగతి గదిలోకి 
ప్రవేశించే సరకి టీచరు హాజరు తీసుకుంటున్నారు . 


చిన్న అమ్మాయి ,సింహాన్ని చూసిన టీచరు హాజరు 
తీసుకోవటం ఆపేశారు.సింహం వైపు ఆమె గుడ్లప్పగించి 
చూస్తుండిపోయారు . మిగిలినపిల్లలు కూడా సింహాన్ని అలాగే 
చూస్తున్నారు. “ బడికి పెంపుడు జంతువులను తీసుకుని 
రాకూడదని నీకు తెలుసుగా ? " అని టీచరు అడిగారు . 


ABCDEFG 


సింహం తన తోకను గట్టిగా ఊపసాగింది . “ ఈ సింహం పెంపుడు జంతువు 
కాదు . ఇది నా స్నేహితురాలు, నాతో పాటు బడికి వచ్చింది ,” అని చిన్న 
అమ్మాయి జవాబు చెప్పింది . 
సింహం వైపు గుడ్లప్పగించి చూస్తూనే, “దాని పేరు ఏమిటి ?” అనిటీచరు 
అడిగారు . 
“ హంసిం,” చిన్న అమ్మాయి బదులు ఇచ్చింది . “ దీని పేరు హంసిం , అంతే . ” 
తన స్నేహితురాలి పేరు సింహం అని టీచరుకి చెపితేబాగుండదని చిన్న 
అమ్మాయిదానిని తిరగేసి హంసిం అని చెప్పింది . 
హాజరు పుస్తకంలో టీచరు ఆ పేరురాసింది : హంసిం. 
తరవాత హాజరు తీసుకోవటం మళ్లీ మొదలుపెట్టారు. 


“బుల్లిబేబీ,” టీచరు హాజరుపిలిచారు . 
“ వచ్చాను , టీచర్ ,” చిన్న అమ్మాయి పలికింది . 
“ హంసిం ,” టీచరుపిలిచారు . ఆ 
“ ఆఁ,” సింహం పలికింది . తన పదునైనకోర పళ్లు చూపించటానికి అది 
సాధ్యమైనంత పెద్దగా తన నోరు తెరిచింది . తరవాత అది చిన్న 
అమ్మాయి పక్కన కూర్చుంది . 
అది అచ్చం ఒక పెద్ద పిల్లిలాగా కూర్చుంది . 

దానితోకను ముందు కాళ్ల 
మీదకు వేసుకుంది . 
టీచరు ఏమీ అనకపోయేసరికిసింహం కూడా మాట్లాడకుండా 
కూర్చుంది . అది గుర్రుమని అన లేదు ,గర్జించ లేదు. ఆటల సమయంలో 
సింహం , చిన్న అమ్మాయి మైదానంలోకి వెళ్లారు . 


సింహాన్ని చూడటానికిపిల్లలందరూ గుమిగూడారు. తరవాత కొంత 
సేపటికి తిరిగి ఆటలు ఆడుకోసాగారు. మైదానంలో ఒక పక్కగా చిన్న 
అమ్మాయి నిలబడి ఉంది , ఆమె పక్కనేసింహం ఉంది . 
“ మిగిలిన వాళ్లలాగా మనం ఎందుకు ఆడటం లేదు ?" సింహం అడిగింది . 
“ ఇతరపిల్లలు నన్ను ఇబ్బంది పెడతారు. ఏకారణం లేకుండా నన్ను 
కొడతారు, ” చిన్న అమ్మాయి చెప్పింది . 
“ నేను వాళ్లని సరి చేస్తాను ," అంటూ సింహం గుర్రుమంది . 
“ ఒక పెద్ద పిల్లవాడు ఉన్నాడు -చాలా పెద్దవాడు ,” చిన్న అమ్మాయి 
చెప్పింది . “వాడి పేరుబాబి బారోడు . ఏకారణం లేకుండా నన్ను 
తోస్తాడు ." 
“ అతడు ఎక్కడ ఉన్నాడో నాకు చూపించు .” అంది సింహం . 


బాబీబారోడుని చిన్న అమ్మాయి చూపించింది . 
“ సరే, అతని సంగతి చూస్తాను !” అంది సింహం . 
కొంతసేపటికి గంట మోగటంతో అందరూ తమ తమ తరగతి గదులలోకి 
వెళ్లిపోయారు . చిన్న అమ్మాయి తోపాటు సింహం తరగతిలోకి వెళ్లిఆమె 
పక్కనే కూర్చుంది . అన్నం బెల్లు అయ్యేవరకుపిల్లలురాస్తూనే ఉన్నారు. 
సింహానికి ఆకలిగా ఉంది .తాను తినబోయేదాని బొమ్మ వెయ్యాలని 
అనుకుంది . 
“ మధ్యాహ్నం భోజనంలో ఏం పెడతారు ?" చిన్న అమ్మాయిని అడిగింది 
సింహం. “ నాకు మాంసం పెడతారేమోనని ఆశగా ఉంది . ” 
“ లేదు ,” చిన్న అమ్మాయి చెప్పింది . “ ఇవాళ శుక్రవారం,కాబట్టి చేపల 
కూర పెడతారు .” 


పసుపు పచ్చ క్రేయాన్ ఇచ్చి చేప బొమ్మ వెయ్యటం సింహానికి నేర్పించింది 
చిన్న అమ్మాయి . బొమ్మ కింద , “నాకు చేపల కంటే మాంసం ఇష్టం ," అని 
సింహంరాసింది . 
మధ్యాహ్న భోజన సమయం అయ్యింది . భోజనాలబల్ల దగ్గర చిన్న 
అమ్మాయి పక్కన ఒక కుర్చీలో సింహం కూర్చుంది . 
సింహం తొందర తొందరగా తినేసింది : “నాకు ఇంకా ఆకలిగానే ఉంది . 
తినటానికి మాంసం ఉంటే బాగుండునని ఉంది . ” 
భోజనాల తరవాతపిల్లలు అందరూ ఆటల మైదానంలోకి వెళ్లారు . 
పెద్ద పిల్లలందరూ పరిగెడుతున్నారు . అందరిలోకి పెద్దవాడైన 

బాబీబారోడు 
చిన్న అమ్మాయి వైపుకి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆమెచుట్టూ 
గుండ్రంగా తిరుగుతూ మెల్లగా దగ్గరకు వస్తున్నాడు . 


" నా స్నేహితురాలికి తగులుకుంటావు, ఇక్కడి నుంచి వెళ్లిపో ,” అంది 
సింహం . 
“ నేను వెళ్లను," 

బాబీబారోడు అన్నాడు . 
సింహం వెనక చిన్న అమ్మాయిదాక్కుంది . 

బాబీబారోడు ఇంకా ఇంకా 
దగ్గరకి వస్తున్నాడు . అప్పుడుసింహం గుర్రుమంటూ నోరు తెరిచింది . 
కత్తులలాగా పదునుగా ఉన్న సింహంకోర పళ్లనుబాబీబారోడు చూశాడు . 
అతడు పరిగెత్తటం ఆపి గుడ్లప్పగించి చూడసాగాడు . 
సింహం తన నోటిని పెద్దగా తెరిచింది . చీకటి గుహలాంటి దానిగొంతుబాబీ 
బారోడికి కనిపించింది .దాంతో అతడి ముఖం తెల్లగా పాలిపోయింది . 
అప్పుడు సింహం పెద్దగా గర్జించింది . 


సింహం అలా చాలాసేపు గర్జించింది . 
ఆ గర్జన విని బడిలోని టీచర్లందరూ బయటకు వచ్చారు . 

పిల్లలందరూ 
ఆటలు ఆపేసి వేళ్లతో చెవులు మూసేసుకున్నారు. అందరి కంటే 
బలవంతుడనని విర్ర వీగేబాబీబారోడు అక్కడినుంచి ఇంటివైపుకి 
పరుగుతీశాడు . ఇంటికి చేరుకున్న తరవాతగానీఅతడు పరుగు ఆపలేదు . 
అప్పుడు చిన్న అమ్మాయి సింహం వెనక నుంచి బయటకు వచ్చింది . 
“ ఇక అతడి గురించి ఆలోచించాల్సిన పని లేదు . అతడికి భయపడాల్సిన 
పని లేదు ,” అంది సింహం . 
“ నాకు ఆకలిగా ఉంది . ఆపిల్లవాడిని గుటుక్కుమనిపించి ఉందును . 

కానీ 
నీకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది ,” అందిసింహం. 
“ వాళ్ల అమ్మ ఏమాత్రం సంతోషించేది కాదు ,” అంది చిన్న అమ్మాయి . 


“ భోజనం తరవాత తరగతికి వెళ్లేసమయం అయ్యింది . ” 
“ నేను ఇప్పుడు తరగతిలోకిరావటం లేదు ,” చెప్పిందిసింహం . 
“ సరే ,సోమవారం మళ్లీకలుద్దాం ,” అంది చిన్న అమ్మాయి . 
కానీదానికి సింహం ఏమీబదులు ఇవ్వలేదు . అది అక్కడినుంచి 
వెళ్లిపోయింది . 
సోమవారం నాడు సింహం బడికిరాలేదు . ఆటల సమయంలో అందరికంటే 
పెద్ద పిల్లవాడు చిన్న అమ్మాయి దగ్గరకు వచ్చాడు . 
“ పెద్దగా గర్జించే నీ స్నేహితురాలు ఏది ? " అని అతను అడిగాడు . 
“ ఈరోజురాలేదు ,” చెప్పింది చిన్న అమ్మాయి . 
“మళ్లీవస్తుందా ? " 

బాబీబారోడు అడిగాడు . 
“రావొచ్చు,” చిన్న అమ్మాయి బదులు ఇచ్చింది . “ నువ్వుజాగ్రత్తగా 
ఉండాలి. ” 

అయిపోయింది 


